Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 


HOS 


INFORMATION 


సత్యమేవ జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


W.No.23 


AMARAVATI , MONDAY , JUNE 14 , 2021 


G.106 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT , HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


--X- 


NOTIFICATIONS BY GOVERNMENT 


ENVIRONMENT , FORESTS , SCIENCE & TECHNOLOGY DEPARTMENT 

( SECTION.II ) 


FOREST RESERVATION 


WEST GODAVARI DISTRICT AND ELURU DIVISION 


KANNAPURAM RANGE - GOGUMILLI FOREST BLOCK TO AN EXTENT 


OF Ac . 348.39 Cents 140.99 Ha 


DECLARATION OF COMPENSATORY 


AFFORESTATION 


LAND 


IN 


Sy.No.76 , 


GOGUMILLI 


VILLAGE 


OF 


BUTTAIGUDEM MANDAL IN WEST GODAVARI DISTRICT , AS PROTECTED 


FOREST UNDER SECTION 24 OF ANDHRA PRADESH FOREST ACT , 1967 


( ANDHRA PRADESH ACT NO . 1 OF 1967 ) . 


[ GO.Ms.No.31 , Environment , Forests , Science & Technology ( Section.II ) , 9th June , 2021. ] 


NOTIFICATION 


In exercise of the powers conferred section 24 of the Andhra Pradesh Forest Act , 1967 , 


( Act No.1 of 1967 ) , Government of Andhra Pradesh hereby declares that , it is proposed to 


constitute the land within the boundaries specified in the schedule below ( Delineated in the map 


kept in the office of Principal Chief Conservator of Forests ( HoFF ) , A.P. , Guntur ) as 


Protected Forest under the said Act , with effect from the date of publication in the Andhra 


Pradesh State Gazette . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


SCHEDULE 


Name of the District 


: 


West Godavari 


Name of the Division 


: 


Eluru 


Name of the Mandal 


: 


Buttaigudem 


Name of the Range 


: 


Kannapuram 


Name of the Village 


: 


Gogumilli 


Name of the Proposed Forest Block . 


: 


Gogumilli 


Extent of the Proposed Forest Block . 


: 


Ac.348.39 cts . or 140.99 ha 


Details of area included in the Proposed Forest Block . 


Name of the 

Village 


Classification / 
Nature of land 


Sy . 
No 


Extent of Sy.No 

specified in 
column No.3 


Area included in the 

block from out of 
the extent in column 

No.4 


1 


2 


3 


4 


5 


Gogumilli 


Un Reserved 


76 


Ac.348.39 cts / 

140.99 ha 


Ac.348.39 cts / 

140.99 ha 


BOUNDARY DESCRIPTION 


North : The boundary line starts from station No.1 which is located on North - West 

corner of the block , it runs towards North - East direction passing through 
station No.2 , 3 , 4 , 5 , 6 , and reaches station No.7 , from there the line runs towards 
South - East direction passing through station No.8 , till it reaches station 
No.9 , from there the line runs in North - East direction with magnetic bearing 
881/2 over a distance of 199.63 mt and reaches station No.10 . 


On the Northern side of the block Gogumilli to Geddapalli cart track is exists . 


Bearing in Degrees 


Distance in Meters 


Distance in links 


Station No. 
From Το 

1 2 


105.70 


528.50 


2 


3 


113.30 


566.50 


3 


4 


132.10 


660.50 


4 


5 


55 ' / 2º 
51 
47 
69/20 

57 
54 ' / 2 ° 
106 


118.80 


594.00 


5 


6 


118.80 


594.00 


6 


7 


111.80 


559.00 


7 . 


8 


107.20 


536.00 


8 


9 


100.50 


502.50 


101 
88/20 


9 


10 


199.63 


998.15 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


3 


East : Thence the line runs from station No.10 , in South - East direction passing 

through the station No.11 , 12 , 13 , till it reaches station No.14 , from there it runs in 
South - West direction passing through station No.15 , and reaches station No.16 , 
from there it runs in South - East direction passing through station No.17 , till it 
reaches station No.18 , from there it runs in South - West direction passing 
through station No.19 , and reaches station No.20 , from there it runs in South - 
East direction passing through station No.21 , 22 , 23 , till it reaches station no.24 . 


On the Eastern side of the block stream ( Peddavagu ) is exists . 


Station No. 


Bearing in Degrees 


Distance in Meters 


Distance in links 


From 


To 


10 


11 


96.11 


480.55 


11 


12 


88.53 


442.65 


150 
160720 
172/2 
180 


12 


13 


93.03 


465.15 


13 


14 


92.29 


461.45 


14 


15 


107.10 


535.50 


D 


15 


16 


97.10 


485.50 


201 
196 
170 ' / 2 
173 


0 


16 


17 


92.38 


461.90 


D 


17 


18 


104.20 


521.00 


18 


19 


182/2 


86.84 


434.20 


19 


20 


1859 


94.90 


474.50 


a 


20 


21 


156 


93.76 


468.80 


21 


22 


124 " 


93.47 


467.35 


22 


23 


105/2 


70.52 


352.60 


23 


24 


152/2 


155.60 


778.00 


South : Thence the line runs from station No.24 , in South - West direction passing through 

station No.25 till it reaches station No.26 , from there it runs in North - West direction 
passing through station No.27 , 28 , 29 , 30 , till it reaches station No.31 , from there it runs 
in South - East direction with magnetic bearing 106 over a distance of 19.90 mt and 
reaches station No.32 , from there the line runs in South - West direction with magnetic 
bearing 247 ° over a distance of 147.20 mt and reaches station No.33 , from there the 
line runs in North - West direction with magnetic bearing 281 over a distance of 98.43 mt 
and reaches station No.34 . 


On the Southern side of the block Revenue patta lands exists . 


Station No. 
From 

Το 
25 


Distance in 

Meters 


Distance 
in links 


24 


352.80 


1764.00 


25 


26 


211.70 


1058.50 


D 


26 


27 


112.80 


564.00 


27 


28 


Bearing in 
Degrees 

237 
258 
282 
284/2 
322 
284 
290/20 

106 
247 


111.80 


559.00 


O 


28 


29 


101.60 


508.00 


29 


30 


95.26 


476.30 


30 


31 


106.70 


533.50 


31 


32 


19.90 


99.50 


32 


33 


147.20 


736.00 


33 


34 


281 


98.43 


492.15 


4 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


West : Thence the boundary line runs from station Nno.34 , in North - West direction passes 

through station No.35 , till it reaches station No.36 , from there it runs in Northern 
direction with magnetic bearing 2 ' / 2 ° over a distance of 99.05 mt and reaches station No.37 , 
from there the line runs in North - West direction passes through station No.38 , 39 , 40 till it 

- , , 
reaches station No.41 , from there it runs in North - East direction passes through station 

- 
No.42 , and reaches station No.1 , i.e the starting point of the block . 


On the Western side of the block Revenue patta lands exists . 


Station No. 


Distance in 

Meters 


Distance 
in links 


To 


From 
34 


35 


Bearing in 
Degrees 

321 
329 
21/22 


98.37 


491.85 


35 


36 


76.46 


382.30 


36 


37 


99.05 


495.25 


37 


38 


354 


107.30 


536.50 


38 


39 


349 


106.30 


531.50 


39 


40 


208.40 


1042.00 


356 
344 


40 


41 


107.30 


536.50 


41 


42 


25/20 


97.57 


487.85 


42 


1 


24 / 2 ° 


112.50 


562.50 


Note : 1 ) There are no enclosures to be allowed within the block . 

2 ) There are no rights of ways admitted within the block . 


VIJAY KUMAR GSRKR , 
Secretary to Government , 
EFS & T Department . 


ప్రకటన 


ఆంధ్రపదేశ్ అటవీ చట్టం , 1967 నందలి 24 వ విభాగము ( 1967 లో 1 వ 
ఉపవిభాగం ) ద్వారా లభించిన అధికారాలను పురస్కరించుకొని , ఆంధ్ర ప్రదేశ్ 
గవర్నరుగారు ఈ క్రింది అనుసూచిలో నిర్దేశించిన సరిహద్దులు గల భూమిని 
{ ఇందులకు సంబంధించిన పటమును ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి , , 
( అటవీ దళాధిపతి ) ఆంధ్ర ప్రదేశ్ , గుంటూరు వారి కార్యాలయము నందు 
ఉంచడమైనది } ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ నందు ప్రకటింపబడిన తేదీ నుండి 
రక్షిత అడవిగా గుర్తించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది . 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


5 


అనుసూచి 


జిల్లా పేరు 


: పశ్చిమ గోదావరి జిల్లా 


డివిజను పేరు 


: ఏలూరు 


మండలం పేరు 


: బుట్టాయిగూడెం 


రేంజి పేరు 


: కన్నాపురం 


గ్రామము పేరు 


: గోగుమిల్లి 


రక్షిత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు పేరు 


: గోగుమిల్లి 


రక్షిత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు విస్తీర్ణం 


: ఎ . 348.39 సెంట్లు , 
140.99 హెక్టార్లు , 


ప్రతిపాదించబడిన బ్లాకులో చేర్చబడిన విస్తీర్ణం వివరములు 


ఊరు 


ఆ నేల 


సర్వే 


3 వ గడిలోని సర్వే నం 4 వ గడిలోని విస్తీర్ణం నుండి రక్షిత 
విస్తీర్ణం హె . ( రెవెన్యూ అడవి బ్లాకులో చేర్చబడిన విస్తీర్ణం హె . 
అడంగల్ / పహణి ప్రకారం ) | ( రెవెన్యూ అడంగల్ / పహణి ప్రకారం ) 


పేరు 


తీరు 


నెం . 


1 


2 


3 


4 


5 


అన్ 


ఎ 348.39 సెంట్లు .. 


ఎ 348.39 సెంట్లు .. 


గోగుమిల్లి 


76 


రిజర్వు 


140.99 హె . 


140.99 3 . 


ఉత్తరం : ఈ ప్రతిపాదిత ప్రాంతం యొక్క సరిహద్దు గీత స్టేషన్ నెం .1 ఈ బ్లాకు 

యొక్క వాయువ్య మూల ప్రారంభమై , అచట నుండి ఈశాన్య దిశలో 
స్టేషన్ నెం .2 , 3 , 4 , 5 , 6 మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .7 కు చేరుతుంది . 


అక్కడ నుండి ఆగ్నేయ దిశలో స్టేషన్ నెం .8 మీదుగా ప్రయాణించి స్టేషన్ 
నెం .9 కు చేరుతుంది , అక్కడ నుండి ఈశాన్య దిశలో 88 / 2 ° బేరింగు తో 
199.63 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ నెం .10 కు చేరుతుంది . 
ఈ బ్లాకు యొక్క ఉత్తర దిశలో గోగుమిల్లి నుండి గెడ్డపల్లి పోవు బండి 


బాట కలదు . 


6 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


స్టేషన్ నెం . 


దూరము 
లింకులలో 


నుండి 


వరకు 


1 


01.CIN 


3 


సరిహద్దులు 

మేగ్నటిక్ దూరము 
బేరింగులు మీటర్లలో 
5512 

105.70 
51 ° 

113.30 
47 ° 

132.10 

118.80 
57 ° 

118.80 
54720 

111.80 
1060 

107.20 
101 ° 

100.50 
8872 

199.63 


69720 


N + LalON10 


6 


528.50 
566.50 
66.0.50 
594.00 
594.00 
559.00 
536.00 
502.50 
998.15 


7 


8 


9 


9 


10 


తూర్పు : తదుపరి సరిహద్దు గీత స్టేషన్ నెం .10 నుండి ఆగ్నేయ దిశలో స్టేషన్ 

నెం .11 , 12 , 13 , మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .14 కు చేరుతుంది . 


అక్కడ నుండి నైరుతి దిశలో స్టేషన్ నెం .15 మీదుగా ప్రయాణించి స్టేషన్ 
నెం .16 కు చేరుతుంది . అక్కడ నుండి ఆగ్నేయ దిశలో స్టేషన్ నెం .17 
మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .18 కు చేరుతుంది . అక్కడ నుండి 


నైరుతి దిశలో స్టేషన్ నెం .19 మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .20 కు 
చేరుతుంది . అక్కడ నుండి ఆగ్నేయ దిశలో స్టేషన్ నెం .21 , 22 , 23 
మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .24 కు చేరుతుంది . 

ఈ బ్లాకు యొక్క తూర్పు దిశలో వాగు ( పెద్ద వాగు ) కలదు . 
స్టేషన్ నెం . 

మేగ్నటిక్ దూరము దూరము 
నుండి వరకు బేరింగులు మీటర్లలో లింకులలో 
10 11 150 ° 

96.11 

480.55 
11 12 160 % 2 ° 

88.53 

442.65 
12 13 172120 

93.03 

465.15 
13 14 180 ° 

92.29 461.45 
14 15 

107.10 535.50 
15 16 196 ° 

97.10 

485.50 
16 17 17072 

92.38 

461.90 
17 18 1730 

104.20 521.00 
18 19 182720 

86.84 

434.20 
19 20 

94.90 474.50 
20 21 156 ° 

93.76 468.80 
21 22 124 ° 

93.47 467.35 
22 23 10572 

70.52 

352.60 
23 24 

155.60 778.00 


2010 


1850 


15272 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


7 


దక్షిణము : తదుపరి సరిహద్దు గీత స్టేషన్ నెం .24 నుండి నైరుతి దిశలో స్టేషన్ 

సెం .25 మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .26 కు చేరుతుంది , అక్కడ 


నుండి వాయువ్య దిశలో స్టేషన్ నెం .27 , 28 , 29 , 30 , మీదుగా 
ప్రయాణించి స్టేషన్ నెం .31 కు చేరుతుంది , అక్కడ నుండి ఆగ్నేయ 
దిశలో 106 ° బేరింగు తో 19.90 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ 
నెం .32 కు చేరుతుంది , అక్కడ నుండి నైరుతి దిశలో 247 ° బేరింగు 
తో 147.20 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ నెం .33 కు చేరుతుంది , 
అక్కడ నుండి వాయువ్య దిశలో 281 ° బేరింగు తో 98.43 మీ . 
దూరం ప్రయాణించి స్టేషన్ నెం .34 కు చేరుతుంది . 
ఈ బ్లాకు యొక్క దక్షిణ దిశలో రెవెన్యూ పట్టా భూములు కలవు . 
స్టేషన్ నెం . 

మేగ్నటిక్ దూరము దూరము 
నుండి వరకు బేరింగులు మీటర్లలో లింకులలో 
24 25 2370 

352.80 1764.00 
25 26 258 ° 

211.70 1058.50 
26 27 282 ° 

112.80 564.00 
27 28 28472 ° 

111.80 559.00 
28 29 322 ° 

101.60 508.00 
29 30 284 ° 

95.26 476.30 
30 31 29012 ° 

106.70 533.50 
31 32 106 ° 19.90 

99.50 
32 33 

147.20 736.00 
33 34 281 ° 

98.43 

492.15 


2470 


పడమర : తదుపరి సరిహద్దు గీత స్టేషన్ నెం . 34 నుండి వాయువ్య దిశలో స్టేషన్ 

నెం .35 మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .36 కు చేరుతుంది , అక్కడ 


నుండి ఉత్తర దిశలో 214 ° బేరింగు తో 99.05 మీ . దూరం ప్రయాణించి 
స్టేషన్ నెం .37 కు చేరుతుంది , అక్కడ నుండి వాయువ్య దిశలో స్టేషన్ 
నెం .38 , 39 , 40 మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .41 కు చేరుతుంది , 
అక్కడ నుండి ఈశాన్య దిశలో స్టేషన్ నెం .42 మీదుగా ప్రయాణించి 
సరిహదు యొక్క మొదటి స్థానం అయిన స్టేషన్ నెం .1 కు తిరిగి 
చేరుతుంది . 
ఈ బ్లాకు యొక్క పడమర దిశలో రెవెన్యూ పట్టా భూములు కలవు . 


8 


ANDHRA PRADESH GAZETTE , June 14 , 2021 


స్టేషన్ నెం . 


దూరము 


దూరము 
లింకులలో 


నుండి 


వరకు 


మీటర్లలో 


98.37 


35 
36 


491.85 
382.30 


76.46 
99.05 


495.25 


37 
38 


34 
35 
36 
37 
38 
39 
40 
41 
42 


మేగ్నటిక్ 
బేరింగులు 

321 ° 
329 ° 
212 ° 
354 
349 ° 
356 ° 
344 ° 
2572 
2472 


39 


40 
41 


107.30 
106.30 
208.40 
107.30 
97.57 
112.50 


536.50 
531.50 
1042.00 
536.50 
487.85 


42 


1 


562.50 


రిమార్కులు : 

ఈ ప్రతిపాదిత అడవి బ్లాకులోపల ఏ విధమైన గ్రామములు / ప్రాంతములు 

( ఎంక్లోజర్స్ ) - లేవు . 
2. అనుమతించవలసిన రహదార్లు - లేవు . 


అటవీ క్షేత్రాధికారి 


కన్నాపురం . 


జిల్లా అటవీ అధికారి , 
పశ్చిమగోదావరి , ఏలూరు . 


--- X --- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


